దెవీ దెవతల 


సంకలనం 


టేకూరు దామోదరం 


2018 


దేవీ దేవతల గాయత్రీ మంత్రాలు 


సంకలనం 


టేకూరు దామోదరం 


విషయ సూచి 


తొలి పలుకులు 

అంగారక గాయత్రి 

అంబికా గాయత్రి 

అగస్త్య గాయత్రి 

అగ్ని గాయత్రి 

అనంత గాయత్రి 

అన్నపూర్ణ గాయత్రి 
అమృతేశ్వరి గాయత్రి 
అయ్యప్ప గాయత్రి 

అర్థనారీ గాయత్రి 

అష్ట లక్ష్మీ గాయత్రి 

అష్టాదశ మహా శక్తి పీఠ గాయత్రి 
ఆంజనేయ గాయత్రి 

ఆకాశం గాయత్రి 

ఆదిత్య గాయత్రి 

ఆదిశేష గాయత్రి 

ఇంద్ర గాయత్రి 

ఇంద్రాణి గాయత్రి 
ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి 


కన్యకా పరమేశ్వరి గాయత్రి 


ii 


42 
26 


కామధేను గాయత్రి 
కామాఖ్య గాయత్రి 
కామేశ్వరి గాయత్రి 
కార్తవీర్య గాయత్రి 
కాళీ మాత గాయత్రి 
కుబేర గాయత్రి 
కూర్మ గాయత్రి 

కృష్ణ గాయత్రి 

కేతు గ్రహ గాయత్రి 
కౌమారీ దేవి గాయత్రి 
క్షేత్రపాల గాయత్రి 
ఖడ్గ గాయత్రి 
గంగా గాయత్రి 
గణపతి గాయత్రి 
గద గాయత్రి 
గరుడ గాయత్రి 
గురు గాయత్రి 
గురు గ్రహ గాయత్రి 
గౌరి గాయత్రి 

చండీ గాయత్రి 
చండీశ్వర గాయత్రి 
చంద్ర గ్రహ గాయత్రి 


చాముండ గాయత్రి 


Iv 


చిన్నమస్తా దేవీ గాయత్రి 
తంత్ర గాయత్రి 
తారా గాయత్రి 


తులసీ మాత గాయత్రి 


త్రిపుర సుందరి (షోడశి) గాయత్రి 


త్వరిత గాయత్రి 
దక్షిణామూర్తి గాయత్రి 
దత్తాత్రేయ గాయత్రి 
దీప గాయత్రి 

దుర్గా గాయత్రి 

దేవీ గాయత్రి 
ధన్వంతరి గాయత్రి 
ధూమవతి గాయత్రి 
ధ్వజం గాయత్రి 

నంది గాయత్రి 

నక్షత్ర గాయత్రి 
నారసింహ గాయత్రి 
నీలా గాయత్రి 

నైరుతి గాయత్రి 
పరబ్రహ్మ గాయత్రి 
పరశురామ గాయత్రి 
పవన (వాయు) గాయత్రి 


పశుపతి గాయత్రి 


పిత్ర గణ్య గాయత్రి 
పృథ్వి గాయత్రి 
బగాళా గాయత్రి 
బాలా గాయత్రి 

బుద గ్రహ గాయత్రి 
బ్రహ్మ గాయత్రి 
భగమాలినీ గాయత్రి 
భువనేశ్వరి గాయత్రి 
భృంగేశ్వర గాయత్రి 
భైరవి గాయత్రి 
మంత్ర గాయత్రి 
మణిద్వీపేశ్వరీ గాయత్రి 
మత్స్య గాయత్రి 
మన్మధ గాయత్రి 
మహిషాసుర మర్దిని గాయత్రి 
మాతంగి గాయత్రి 
ముక్తీశ్వరీ గాయత్రి 
మూకాంబిక గాయత్రి 
మోహినీ గాయత్రి 
యంత్ర గాయత్రి 
యమ గాయత్రి 
యమునా గాయత్రి 


రాధా గాయత్రి 


vi 


51 
45 
19 
27 
35 
12 
26 
27 
11 
24 
51 
18 
43 
32 
18 
18 
27 
25 
20 
51 
41 
22 
16 


రామ గాయత్రి 
రాహు గ్రహ గాయత్రి 
రుద్ర గాయత్రి 

లక్ష్మణ గాయత్రి 

లక్ష్మీ గాయత్రి 

లక్ష్మీ వరాహ గాయత్రి 
లలితా గాయత్రి 
వరుణ గాయత్రి 
వారాహీ గాయత్ర 
వాస్తుపురుష గాయత్రి 
విజయ గాయత్రి 
విష్ణు గాయత్రి 
విష్వక్సేన గాయత్రి 
వీరభద్ర గాయత్రి 
వృషభ గాయత్రి 
వేంకటేశ్వర గాయత్రి 
వైష్ణవీ దేవి గాయత్రి 
శంకర గాయత్రి 

శంఖ గాయత్రి 

శక్తి గాయత్రి 

శని గ్రహ గాయత్రి 
శిఖరగాయత్రి 


శుక్ర గ్రహ గాయత్రి 


vi 


49 
36 


శ్యామలా గాయత్రి 

షణ్ముఖ గాయత్రి (స్కంద గాయత్రి/సుబ్రహ్మణ్య) 
సంతాన గోపాల గాయత్రి 

సంతోషి మాత గాయత్రి 


సప్తమాతృకా దేవి గాయత్రి 


సరస్వతీ గాయత్రి 


సర్వ మంగళ గాయత్రి 


viii 


19 


28 
22 


తొలి పలుకులు 


"న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌" అనునది 
సుప్రసిద్ధమైన పెద్దల వాక్కు. అనగా తల్లిని మించిని దైవము లేదు - 
గాయత్రికి మించిన మంత్రము లేదు. గాయత్రి మంత్రం వేద మంత్రం. 
గాయత్రి మంత్ర ద్రష్ట అనగ దర్శించిన వారు విశ్వామిత్రుడు. గాయత్రి 
మంత్రము మొదటగా బుగ్వేదములో చెప్పబడినది. శుక్ల యజుర్వేదము 
లోనూ గాయత్రి మంత్ర ప్రస్తావన ఉంది. సర్వ వేద సారము సర్వ ధర్మ 
సారము గాయత్రీ మంత్రంలో ఇమిడి ఉంది. గాయత్రీ మంత్రం ఉపదేశ 
ప్రధానమైనది. అందుకే దీనిని గురు మంత్రం అంటారు. ఈ మహా 
మంత్రాన్ని గురూపదేశంతో జపించాలని శాస్త్ర ప్రమాణము. గాయత్రి 
మంత్రంలో యిరువది నాలుగు బీజాక్షరాలతో పాటు యిరువది నాలుగు 
దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుందని విజ్ఞుల భావన. అట్టి 
దేవతా మూర్తులైన విఘ్నేశ్వరుడు , నరశింహస్వామి, మహావిష్ణువు, 
శివుడు, శ్రీ కృష్ణుడు, రాధాదేవి, శ్రీ మహాలక్ష్మి, అగ్ని దేవుడు, ఇంద్రుడు, 
సరస్వతీ దేవి, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, భూ దేవి, సూర్య భగవానుడు, 
శ్రీ రాముడు, సీతాదేవి, చంద్రుడు, యముడు, బ్రహ్మ, వరుణుదు, 
శ్రీమన్నారాయణుడు, హయగ్రీవుడు, హంస దేవత మరియు తులసీ మాత 
అంతర్గత శక్తిగా ఇమిడి ఉన్న గాయత్రికి చతుర్వింశతి గాయత్రి అని పేరు. 
గాయత్రీ మంత్ర పఠనానికి లింగ జాతి భేదము లేదు. ఏవ్వరైనను 
గురూపదేశంతో శుచి శుభ్రతలతో నియమ నిష్టలతో శ్రద్ధా భక్తి తో 
జపించవలెనని పండితుల మాట. ఇరువది నాల్లు దేవతా మూర్తులకు 
మూలాధరమైన గాయత్రి మహా మంత్రాన్ని పండితులు సూచించిన 


ix 


విధంగా జపిస్తే దివ్య తేజస్సు, అఖండ కీర్తి , సకల సంపదలు, సమస్త 
శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసము. 

దేవీ దేవతా మూర్తులను ప్రసన్నము చేసుకొనడానికి పఠించే 
మంత్రాలనే గాయత్రి మంత్రాలు గా భావించ వచ్చు. అవియే గణపతి 
గాయత్రి, విష్ణు గాయత్రి, శివ గాయత్రి, దేవీ గాయత్రి, లక్ష్మి గాయత్రి 
మొదలైనవి. ఇట్టి గాయత్రి మంత్రాలు, వేద గాయత్రీ మహ మంత్ర 
అనుకరణ వలన ఉధ్భవించినవిగా కొందరి భావన. ఐనప్పటికి ఇష్ట 
దేవతా గాయత్రి మంత్ర పఠనం శాంతికి, ఆనందానికి, ఆత్మానుభూతికి 
దోహద పడతాయని అశేష భక్తజనుల ధృడమైన విశ్వాసం. అట్లే గణపతి 
గాయత్రి మంత్ర పఠనముతొ శ్రీ గణపతిని సేవించినవారమై వారి 
అనుగ్రహంతో సర్వ కార్య సిద్ధిని, శ్రేష్ట జ్ఞానాన్ని, బుద్ధి వికాసాన్ని 
పొందగలుగవచ్చు. శ్రీ కృష్ణ గాయత్రి స్మరణ భ్రూణ హత్యా పాతకముల 
నుండి రక్షించి వైరాగ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. శతృవులను 
జయించుటకు, సర్వ భయాల నుండి విముక్తి పొందుటకు శ్రీ నరసింహ 
గాయత్రి ధ్యానము ఉపయుక్తము. జగత్చోషకుని అనుగ్రహానికి 
అష్టెశ్వర్యములు సంప్రాప్తించుటకు శ్రీ విష్ణు గాయత్రి, దుష్ట గ్రహ 
దోషముల నివారణకు సకల శుభ పరంపరలు పొందుటకు శివ గాయత్రి 
ధ్యానము శ్రేష్టము . అష్ట లక్ష్మి గాయత్రి మంత్రములను జపించి 
అష్టైశ్వర్యాలను పొందవచ్చునని పెద్దల మాట. సిరిసంపదలు , 
సత్సంతానము, ఐశ్వర్యము, సౌభాగ్యము ప్రసాదించు శ్రీ లక్ష్మి గాయత్రి 
మంత్రమును నిత్యమూ స్మరింపవలెను. శ్రీ సీతా సమేత శ్రీ రామ గాయత్రి 
మంత్రాలు జపించిన యెడల శీఘ్ర కల్యాణ ప్రాప్తి, తత్వ జ్ఞానము, సమస్త 


శుభములు కలుగును. గ్రహ దోషా పీడనముల నుండి విముక్తి చెందుటకు 


X 


నవగ్రహ గాయత్రి, ఆయా నక్షత్రాల శాంతికి నక్షత్ర గాయత్రి మంత్రాలు, 
విద్య, జ్ఞానము, ఆనందము ప్రాప్తించుటకు శ్రీ బుధ గాయత్రి మంత్రము 
జపించ వలయును. కుజ దోష నివారణకై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గాయత్రి 
మరియు అంగారక గాయత్రి మంత్రాలను జపించ వలెను. రాహు గ్రహ దోష 
విముక్తికి దుర్గ గాయత్రి పఠించ వలెను. విజయానికి ఆరోగ్యానికి కళ్ళ 
సంభంధ వ్యాధుల నుండి విముక్తికి సూర్య గాయత్రి పఠనం చాల మంచిది. 
శ్రీ ఆంజనేయ స్వామి గాయత్రి జపించుట వలన సమస్త విజయములు 
చేకూరును. విద్య , తేజస్సు , యశస్సు సంప్రాప్తించును. భూత పిశాచాది 
భయముల నుండి విముక్తి కలుగును. జ్ఞానానంద సిద్ధికి దక్షిణామూర్తి 
గాయత్రి, సరస్వతి గాయత్రి, లక్ష్మీ సమేత హయగ్రీవ జపం , చేతికి 

రావలసిన ధనము రావాలంటే కార్త వీర్యార్టుని గాయత్రి కీర్తి ప్రతిష్టలు 
సంపాదించుటకు శ్రీ కులసుందరి గాయత్రి, వ్యాధులు ఇతర భాధలనుండి 
విముక్తికి కాళీ మాత గాయత్రి జపించ వలెను. ధన సంపదనిచ్చే మంత్రం 
కుటేర గాయత్రి. గృహాలు, గృహ స్థలాలు పొందుటకై భూమా దేవి గాయత్రి 
పరించవలెను. సకల సంతొషాలకు, సకల శుభములకు, జ్ఞానాభివృద్ధికి, 
ఆరోగ్యానికి, మనోభీష్ట ఫల సిద్ధికి దేవీ దేవతా మూర్తుల గాయత్రి 

మంత్రాలను నిష్టతో జపిచండి. 

126 దేవీ దేవతా మూర్తుల గాయత్రి మంత్రాలన్నిటిని అశేష భక్త 
జనావళి జపించుటకు, ధ్యానించుటకు అనువుగా ఒకే చోట పొందు 
పరచుటకై చేసిన చిరు సంకలన ప్రయత్నమే ఈ" దేవీ దేవతల గాయత్రీ 
మంత్రాలు". 

ఈ సంకలనం భక్తులకు నిత్య దేవీ దేవతా స్మరణకు ఉపయోగ 
పడగలదని భావిస్తున్నాను. మంగళ హారతి అనంతరం దైవ పూజ 


xi 


ముగించుచూ ధ్యాన పూర్వకముగా ఆయా దేవీ దేవతా గాయత్రీ 
మంత్రాలను పఠించి దైవ కృప పొంద వచ్చును. 

నేను సాహసించి చేసిన ఈ కార్యాన్ని పెద్దలు, పండితులు మంచి 
మనుస్సుతో ఆశీర్వదించి ఈ చిరు పొత్తములో ఏవైన తప్పులున్న 
మన్నించి తగు సూచనలు చేయగలరని నా విన్నపము. 


టేకూరు దామోదరం 
ఫ్లాట్‌ నెం. 302, హనుమాన్‌ 
రెసిడెంసీ, ఆనంద్‌ నగర్‌ 
మలక్‌ పేట, హైదరబాద్‌ 500 036 
ఫోన్‌ 8297184888 

ఈ-మెయిల్‌ tekuru.damodaram@gmail.com 


హైదరాబాద్‌ 


26-02-2018 


Xil 


దేవీ దేవతల గాయత్రీ మంత్రాలు 


గాయత్రి మంత్రము 
ఓం3 భూర్చువ: స్వ: తత్సవితుర్వవరేణ్యం భర్గోదేవస్య 
ధీమహి ధియో యో నః ప్రచోదయాత్‌ ॥ 


గణపతి గాయత్రి 

ఓం ఏక దంష్టాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో 
దంతి; ప్రచోదయాత్‌ ॥ 

ఓం లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో 
దంతి; ప్రచోదయాత్‌ ॥ 

ఓం లంబోదరాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో 
దంతి; ప్రచోదయాత్‌ ॥ 

ఓం అఖుద్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో 
దంతిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం శూర్ప కర్ణాయ విద్మహే ఆఖుధ్వజాయ ధీమహి తన్నో 
గణపతి: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో 
దంతి; ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో 
దంతి: ప్రచోదయాత్‌ ॥ 


ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో 
దంతి: ప్రచోదయాత్‌ ॥ 

ఓం దశ భుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో 
దంతి: ప్రచోదయాత్‌ ॥ 


హయగ్రీవ గాయత్రి 

ఓం వాణీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో 
విష్ణు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం విద్యాధారాయ విద్మహే జ్ఞాన ముద్రాయ ధీమహి తన్నో 
వరాహ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాణీశ్వరాయ విద్మహే హాయగ్రీవాయ ధీమహి తన్నో 


విష్ణు గాయత్రి 

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 
విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 

ఓం త్రైలోక్య మోహనాయ విద్మహే ఆత్మారామాయ 
ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 

ఓం విష్ణు దేవాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 
విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 


ఓం శ్రీ వైష్ణవేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు: 


ఓం లక్ష్మీనాాయ విద్మహే చక్రధారాయ ధీమహి తన్నో 
విష్ణు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం విశ్వరూపాయ విద్మహే చక్ర హస్తాయ ధీమహి తన్నో 
విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 

ఓం దామోదరాయ విద్మహే చతుర్చుజాయ ధీమహి తన్నో 
విష్ణు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాసుదేవాయ విద్మహే త్రివిక్రమాయ ధీమహి తన్నో 
విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 

ఓం చతుర్భుజాయ విద్మహే వనమాలాయ ధీమహి తన్నో 
నారాయణాయ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రీ రంగనాథాయ విద్మహే శ్రీ రంగ వాసినే ధీమహి తన్నో 
విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 


వాస 


వేంకటేశ్వర గాయత్రి 

ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో 
దేవః ప్రచోదయాత్‌ ॥ 

ఓం నిరంజనాయ విద్మహే నిరపశ్యాయ ధీమహి తన్నో 
శ్రీనివాసాయ ప్రచోదయాత్‌॥ 

ఓం వేంకటేశాయ విద్మహే శ్రి మన్నాధాయ ధీమహి తన్న 
శ్రీ శ; ప్రచోదయాత్‌ ॥| 


ఓం త్రిపథనాదాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్న 
శీ శ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పల విద్మహే శ్రీ దేవీనిలయాయ ధీమహి 
తన్న శి శ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రీనివాసాయ: విద్మహే శేషాద్రినిలయాయ ధీమహి తన్నో 
శ్రీ వేంకటేశ్వర ప్రచోదయాత్‌ ॥ 

ఓం వేంకటేశాయ విద్మహే శ్రి మన్నాధాయ ధీమహి తన్న 
శృిపతి ప్రచోదయాత్‌ ॥ 

ఓం గోవిందాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నః 
శ్రీనివాసాయ ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నో 
హరి: ప్రచోదయాత్‌ ॥ 


రామ గాయత్రి 

ఓం దాశరధాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో 
రామ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పీతాంబరాయ విద్మహే జగన్నాథాయ ధీమహి తన్నో 
రామః: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ధర్మరూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో 
రామ: ప్రచోదయాత్‌ ॥ 


ఓం దాశరధాయ విద్మహే సీతా నాధాయ ధీమహి తన్నో 
రామః: ప్రచోదయాత్‌ ॥ 


కృష్ణ గాయత్రి 

ఓం దామోదరాయ విద్మహే రుక్కిణీ వల్లభాయ ధీమహి 
తన్నో కృష్ణు ప్రచోదయాత్‌॥ 

ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 
కృష్ణు ప్రచోదయాత్‌ ॥ 

ఓం గోపీజనాయ విద్మహే గోపివల్లభాయ ధీమహి తన్నో 
కృష్ణ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 
కృష్ణ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం గోపాలాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 
గోపాల కృష్ణ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం గోపాలాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో 
కృష్ణ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయై ధీమహి తన్నో 
కృష్ణ: ప్రచోదయాత్‌ ॥ 


సంతాన గోపాల గాయత్రి 
ఓం గోపాలాయ విద్మహే గోపీజన వల్లభాయ ధీమహీ తన్నో 
గోపాలాయ ప్రచోదయాత్‌ ॥| 


5 


నారసింహ గాయత్రి 

ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ణ దగ్గ ష్టాయ ధీమహి తన్నో 
నృసింహ ప్రచోదయాత్‌ ॥ 

ఓం కరాళినీ చ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్న: 
సింహ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో 
విష్ణు: ప్రచోదయాత్‌॥ 

ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో 
నృసింహ ప్రచోదయాత్‌ ॥ 


అయ్యప్ప గాయత్రి 
ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి 
తన్నశ్శాస్తా ప్రచోదయాత్‌ ॥ 


ఆంజనేయ గాయత్రి 

ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి 
తన్నో హనుమత్‌ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆంజనేయాయ విద్మహే మహా బలాయ ధీమహే తన్నో 
హనుమత్‌ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి 
తన్నో కపి: ప్రచోదయాత్‌ ॥ 


ఓం పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్న; 
కపి: ప్రచోదయాత్‌ ॥ 


శంకర గాయత్రి 

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో 
శంకర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం విశ్వనాథాయ విద్మహే కాళీ వాసినే దీమహి తన్నో 
శంభు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మల్లికార్డునాయ విద్మహే శ్రీ శైలనాధాయ దీమహి తన్నో 
రుద్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సదాశివాయ విద్మహే సహస్రాకాయ ధీమహి 
తన్నస్సాంబ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం పంచననాయ విద్మహే తన్మహేశాయ ధీమహి తన్నః 
శివ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం బదరీ నారాయణాయ విద్మహే పార్వతీశాయ ధీమహి 
తన్నో శివ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అరుణాచలాయ విద్మహే కరుణామూర్తయే ధీమహి 
తన్నో శివ: ప్రచోదయాత్‌ ॥ 


ఓం శ్రీ కాళహస్తీసాయ విద్మహే భక్తవత్సలాయ ధీమహి 
తన్నో వరద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం కపాలిశాయ విద్మహే మయూర పురీసాయ ధీమహి 
తన్నో శివ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం జ్యోతిర్లింగాయ విద్మహే విశాలేశాయ ధీమహి తన్నో 
గృప్టేశ్వరాయ ప్రచోదయాత్‌ ॥ 

ఓం క్షీరారామాయ విద్మహే రామలింగేశాయ ధీమహి తన్నః 
కీర ప్రచోదయాత్‌ ॥ 

ఓం అమరారామాయ విద్మహే అమరేశాయ ధీమహి తన్నః 
అమర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రీ భీమారామాయ విద్మహే భీమేశ్వరాయ ధీమహి 
తన్నో భీమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం కుమారా రామాయ విద్మహే కుమారేశాయ ధీమహి 
తన్నః కుమార: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సోమా రామాయ విద్మహే సోమేశ్వరాయ ధీమహి తన్నః 
స్ఫోమ: ప్రచోదయాత్‌ ॥ 


రుద్ర గాయత్రి 
ఓం మహాదేవాయ విద్మహే వ్యాఘ్రాజినాయా ధీమహి తన్నో 
రుద్ర: ప్రచోదయాత్‌ ॥ 


ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో 
రుద్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పురుషస్య విద్మ సహస్రాక్ష్య మహాదేవస్య ధీమహి 
తన్నో రుద్ర ప్రచోదయాత్‌ ॥ 

ఓం సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నో 
రుద్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పంచవక్షాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో 
రుద్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్న: శివ: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం శివొత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్న; 
శివ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహాదేవాయ విద్మహే రుద్ర రూపాయ ధీమహి తన్న: 
శివ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పంచవక్షాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో 
రుద్రః ప్రచోదయాత్‌ ॥ 

ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి 


తన్నశ్శివః ప్రచోదయాత్‌ ॥ 


షణ్ముఖ గాయత్రి (స్కంద గాయత్రి/సుబ్రహ్మణ్య) 

ఓం తత్పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహి తన్నః 
షణ్ముఖ ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహి తన్నో 
స్కంద ప్రచోదయాత్‌ ॥ 

ఓం షణ్ముఖై విద్మహే మహా సేనాయ ధీమహి తన్నో సాస్త 
ప్రచోదయాత్‌ ॥| 

ఓం భుజంగేశాయ విద్మహే ఉరుగేశాయ ధీమహి తన్నో 
నాగ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం కార్తికేయాయ విద్మహే వళ్ళీనాాయ ధీమహి తన్నో 
స్కంద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహాసేనాయ విద్మహే షడాననాయ ధీమహి తన్నో 
స్కంద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో 
స్కంద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో నాగ: 
ప్రచోదయాత్‌ ॥ 


దక్షిణామూర్తి గాయత్రి 
ఓం దక్షిణామూర్తయైచ విద్మహే ధ్యానస్థాయ ధీమహి తన్నో 
ధీశ: ప్రచోదయాత్‌ ॥ 


10 


చండీశ్వర గాయత్రి 

ఓం చండీశ్వరాయ విద్మహే మహా చండాయ ధీమహి 
తన్నశ్చండః ప్రచోదయాత్‌ ॥ 

ఓం ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి 
తన్నశ్చండః ప్రచోదయాత్‌ ॥ 

ఓం చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి 
తన్నశ్చండః ప్రచోదయాత్‌ ॥ 

భృంగేశ్వర గాయత్రి 

ఓం భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి 
తన్నోభృంగి ప్రచోదయాత్‌ ॥ 


పశుపతి గాయత్రి 


ఓం పశుపతయేచ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో 
పశుపతి ప్రచోదయాత్‌ ॥ 


వీరభద్ర గాయత్రి 

ఓం వీరభద్రాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో భద్ర 
ప్రచోదయాత్‌ ॥| 

ఓం కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నో భద్రః 
ప్రచోదయాత్‌ ॥ 


1l 


ఓం ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి 
తన్నోభద్రః ప్రచోదయాత్‌ ॥ 


బ్రహ్మ గాయత్రి 

ఓం పరమేశ్వరాయ విద్మహే పరతత్వాయ ధీమహీ తన్నో 
బ్రహ్మ ప్రచోదయాత్‌ ॥ 

ఓం చతుర్ముఖాయ విద్మహే హంసరూడాయ ధీమహీ 
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్‌ ॥ 

ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహీ తన్నో 
బ్రహ్మ ప్రచోదయాత్‌ ॥ 

ఓం చతుర్ముఖాయ విద్మహే విష్ణు పుత్రాయధీమహీ తన్నో 
బ్రహ్మః ప్రచోదయాత్‌ ॥ 

ఓం సృష్టి కర్తే చ విద్మహే ప్రవృత్తి ధర్మాయ ధీమహీ తన్న; 
ప్రజాపతి: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అష్టభుజాయ విద్మహే వాణీనాధాయ ధీమహీ తన్నో 
బ్రహ్మః ప్రచోదయాత్‌ ॥ 

ఓం సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో 
బ్రహ్మః ప్రచోదయాత్‌ ॥ 


పరబ్రహ్మ గాయత్రి 
ఓం విశ్వరూపాయ విద్మహే విశ్వ కర్మణేన ధీమహి తన్నో 
పరబ్రహ్మ ప్రచోదయాత్‌ ॥ 
12 


అష్ట లక్ష్మీ గాయత్రి 

ఓం మహా లక్ష్మ్యైచ విద్మహే విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో 
అదిలక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సస్య రూపిణ్లై విద్మహే ధాన్యదాయిన్యైచ ధీమహి తన్నో 
ధాన్య లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మనో బలాదాన్యైచ విద్మహే సాహస రూపిణ్రై ధీమహీ 
తన్నో ధైర్యలక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం రాజ్య లక్ష్మ్యైచ విద్మహే రాజ్యదాయిన్యైచ ధీమహి తన్నో 
గజ లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మాతృ రూపిణ్యై విద్మహే సంతానదాయిన్యైచ ధీమహి 
తన్నో సంతానలక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం జయ రూపిణ్యై విద్మహే జయ దాయిన్యైచ ధీమహి 
తన్నో జయ లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 


ఓం విద్యాదాయిన్యైచ విద్మహే మహా సరస్వత్యై ధీమహి 
తన్నో విద్యా లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఐశ్వర్యదాయిన్యైచ విద్మహే ధన రూపిణ్ల్యా ధీమహి 
తన్నో ధన లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 


అష్టాదశ మహా శక్తి పీఠ గాయత్రి 
ఓం లంకావాసిన్యై విద్మహే శాంకరీ దేవ్వైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 


13 


ఓం కాంచీపురేశ్యై విద్మహే శ్రీ చక్ర రూపిణ్యై ధీమహి తన్నః 
కామాక్షీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రద్యుమ్నస్థాయై విద్మహే శృంఖలాయైచ ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం క్రౌంచప్పురేశ్యై విద్మహే చాముండాయైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆలంపురవాసిన్యై విద్మహే శ్రీ చక్ర రూపిణ్ర్యై ధీమహి 
తన్నో జోగులంబా ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రిశైలవాసిన్యై విద్మహే శ్రీ చక్ర రూపిణ్రైచ ధీమహి తన్నో 
భ్రమరాంబా ప్రచోదయాత్‌ ॥ 

ఓం కరవీరస్థాయై విద్మహే శ్రీ చక్ర రూపిణ్యైచ ధీమహి తన్నో 
మహా లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం గంధమాదనేశ్యై విద్మహే కామ రూపిణ్రైచ ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఉజ్జ్బయినీశ్యై విద్మహే మహా కాళ్యైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥| 

ఓం పుష్కరస్థాయై విద్మహే పురుహుకాయైచ ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఓడ్రవాసిన్యై విద్మహే గిరిజాయైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥ 


14 


ఓం ద్రాక్షరామేశ్రై విద్మహే మాణిక్యాంబాయైచ ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం హరిద్వారేశ్యై విద్మహే మానసాంబాయైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రయాగవాసిన్యై విద్మహే మాధవేశ్వర్యైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం కాశ్మీరస్థాయై విద్మహే శ్రీసరస్వత్యైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం గయావాసిన్యై విద్మహే మంగళగౌర్యైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం కాశీవాసిన్యై విద్మహే విశాలాక్ష్యైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం హిమాద్రిస్టాయై విద్మహే శ్రీ వైష్ణవ్యైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥ 


లక్ష్మీ గాయత్రి 

ఓం మహా లక్ష్మ్యైచ విద్మహే విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో 
లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహా దేవ్వైచ విద్మహే విష్ణు బంధాయ చ ధీమహి 
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 


ఓం లక్ష్మీ: భూర్భువ: లక్ష్మీ: స్వ: కాలకం ధీమహి తన్నో 
మహాలక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భూసఖ్యైచ విద్మహే విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో లక్ష్మీ: 
ప్రచోదయాత్‌ ॥| 

ఓం అమృతవాసిని విద్మహే పద్మలోచినీ ధీమహీ తన్నో 
లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం థామ్‌ ధనన్వ్యై దాయ్ర్యై విద్మహే శ్రీం రతిప్రియాయై 
ధీమహీ తన్నో హ్రాం స్వాహా శక్తి ప్రచోదయాత్‌ ॥ 

ఓం రమా దేవ్వైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో 
లక్ష్మీ: ప్రచోదయాత్‌ ॥ 


రాధా గాయత్రి 
ఓం వృష భామజాయ విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి 
తన్నో రాధా ప్రచోదయాత్‌ ॥ 


వైష్ణవీ దేవి గాయత్రి 
ఓం త్రికుటవసాయ విద్మహే భైరవ వధాయ ధీమహి తన్నో 
వైష్ణా: ప్రచోదయాత్‌ ॥ 


సీతా మాత గాయత్రి 
ఓం జనకాత్మ జాయ విద్మహే రామ పత్సైక ధీమహి 
తన్నోస్సీతా ప్రచోదయాత్‌ ॥ 


16 


ఓం జనక నందనాయ విద్మహే భూమిజాయై ధీమహి 
తన్నోస్సీతా ప్రచోదయాత్‌ ॥ 

ఓం అయోనిజాయై విద్మహే రామ పత్నైక ధీమహి 
తన్నోస్సీతా ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహా దేవ్యైచ విద్మహే రామ పత్సైక ధీమహి 
తన్నోస్సీతా ప్రచోదయాత్‌ ॥ 


సరస్వతీ గాయత్రి 

ఓం మహా దేవ్యైచ విద్మహే బ్రహ్మ పుత్యై ధీమహి తన్నో వాణీ 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాగ్గేవ్యైచ చ విద్మహే విరించీ పత్మ్యైచ ధీమహి తన్నో 
వాణీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాగీశ్వర్యైచ విద్మహే బ్రహ్మ పత్మ్త్యైచ ధీమహి తన్నో 
వాణీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాగీశ్వర్యైచ విద్మహే సర్వ సిధ్యైచ ధీమహి తన్నో వాణీ 
ప్రచోదయాత్‌ ॥| 

ఓం ఐమ్‌ వాగ్గేవ్యైచ చ విద్మహే కామరాజ్యాయ ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌ ॥ 


దేవీ గాయత్రి 
ఓం దేవ్యై బ్రహ్మ మాలిన్యై విద్మహే మహాశక్షై చ ధీమహి 
తన్నో దేవి: ప్రచోదయాత్‌ ॥ 


17 


దుర్గా గాయత్రి 
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో 
దుర్గి: ప్రచోదయాత్‌ ॥ 
ఆల చ్‌ 9, 
ఓం మహా విద్వైచ విద్మహే వన దుర్గ్యిచ దీమహి తన్నో 


మహా విద్య: ప్రచోదయాత్‌ ॥ 
ఓం నారాయణయైైచ విద్మహే దుర్గిచ ధీమహి తన్నో గౌరీ 


ప్రచోదయాత్‌ ॥| 


మణిద్వీపేశ్వరీ గాయత్రి 
శ్రీ మణిద్వీపేశాయై విద్మహే శ్రీ చక్తేశ్వర్యైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 


మహిషాసుర మర్దిని గాయత్రి 
ఓం మహిష మర్దిన్యై విద్మహే దుర్గాయై చ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 


మాతంగి గాయత్రి 
ఓం మాతంగ్రైచ విద్మహే ఉచ్చిష్టదాండాళ్యైచ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 


18 


బగాళా గాయత్రి 
ఓం మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త; 
ప్రచోదయాత్‌ ॥| 


అర్హనారీ గాయత్రి 
ఓం ఆనందేశ్వర్యై విద్మహే సుధాదేవ్యై ధీమహి శ్రీం తన్నో 
అర్జనారీ ప్రచోదయాత్‌ ॥ 


కామాఖ్య గాయత్రి 
ఓం కామాఖ్య భగవతీ కామరూప వరేణ్యం నీలాంచల 
ధీమహి తన్నో కామాఖ్య ప్రచోదయాత్‌ ॥ 


సప్తశృంగి గాయత్రి 
ఓం ఆది శక్తీచ విద్మహే పూర్ణ పీఠాయ ధీమహి తన్నో 
సప్తశృంగి ప్రచోదయాత్‌ ॥ 


శ్యామలా గాయత్రి 
ఓం శుక ప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరీ ధీమహి 
తన్నశ్శ్యామలా ప్రచోదయాత్‌ || 


సంతోషి మాత గాయత్రి 
ఓం రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నో సంతోషి 
ప్రచోదయాత్‌ ॥ 


19 


కాళీ మాత గాయత్రి 

ఓం భూర్భువస్సువః కాళికాయై విద్మహే మహా రుద్రాయ 
ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం అద్వైయచ విద్మహే పరమేశ్వరాయై ధీమహి తన్నో 
కాళీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం కులనాగేశి విద్మహే మహాకాళీ: ధీమహి తన్నో కాళీః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం కాళికాయై చ విద్మహే శ్మశాన వాసిన్యై ధీమహి తన్నో 
అఘోర: ప్రచోదయాత్‌ ॥ 


మోహినీ గాయత్రి 
ఓం భస్మాయుధాయి విద్మహే రక్త నేత్రాయ ధీమహి తన్నో 
మోహినీ ప్రచోదయాత్‌ ॥ 


విజయ గాయత్రి 
ఓం విజయ దేవ్యై చ విద్మహే మహా నిత్యాయ ధీమహి తన్నో 
నిత్య ప్రచోదయాత్‌ ॥ 


త్వరిత గాయత్రి 
ఓం త్వరితాదేవ్యైచ విద్మహే మహా నిత్యాయై ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌ ॥ 


20 


శక్తి గాయత్రి 
ఓం సర్వసమ్మోహిన్వ్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి తన్నో 
శక్తి ప్రచోదయాత్‌ ॥ 


కౌమారీ దేవి గాయత్రి 
ఓం చికిధ్వజాయై విద్మహే శక్తి హస్తాయై ధీమహి తన్నో 
కౌమారీ ప్రచోదయాత్‌ ॥ 


నీలా గాయత్రి 

ఓం మహా దేవ్యైచ విద్మహే విష్ణు పత్న్యైచ ధీమహి తన్నో 
నీల: ప్రచోదయాత్‌ ॥ 

ఓం విష్ణుపత్న్యై చ విద్మహే శ్రీభూషకై చ ధీమహి తన్నో 
నీలా: ప్రచోదయాత్‌ ॥ 


తులసీ మాత గాయత్రి 

ఓం తులసీ దేవ్వైచ విద్మహే విష్ణు ప్రియాయచ ధీమహి 
తన్నో బృంద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తులసీ యాయ విద్మహే త్రిపురారియాయ ధీమహి 
తన్నో తులసీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రీ త్రిపురారియాయ విద్మహే తులసి భద్రాయ ధీమహి 
తన్నో తులసీ ప్రచోదయాత్‌ ॥ 


21 


గంగా గాయత్రి 

ఓం త్రిపథ గామినీ విద్మహే రుద్ర పత్మ్యైచ ధీమహి తన్నో 
గంగా ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాగీరత్యైచ విద్మహే రుద్ర పత్మ్యైచ ధీమహి తన్నో గంగా 
ప్రచోదయాత్‌ ॥| 


యమునా గాయత్రి 
ఓం యమునా దేవ్యైచ విద్మహే తీర్ధవాసిని ధీమహి తన్నో 
యమునా ప్రచోదయాత్‌ ॥ 


వారాహీ గాయత్ర 
ఓం వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో 
వారాహీ ప్రచోదయాత్‌ ॥ 


హంస గాయత్రి 
ఓం పరమ హంసాయ విద్మహే మహా హంసాయ ధీమహి 
తన్నో హంస: ప్రచోదయాత్‌ ॥ 
ఓం హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి 
తన్నో హంస: ప్రచోదయాత్‌ ॥ 
చ 


ఓం మహాదేవ్యై చ విద్మహే మహా తత్వాయ ధీమహి తన్నో 


22 


ఓం హంసోహంస: విద్మహే సచ్చిదానంద స్వరూపి ధీమహి 
తన్నో హంస: ప్రచోదయాత్‌ ॥ 

ఓం హంస హంసాయ విద్మహే సోహం హంస: ధీమహి 
హంస: సోఅహం ప్రచోదయాత్‌ ॥ 


లక్ష్మీ వరాహ గాయత్రి 
ఓం ధనుర్దరాయ విద్మహే వక్రదంష్టాయ ధీమహి తన్నో 
వరాహ: ప్రచోదయాత్‌ ॥ 


గౌరి గాయత్రి 

ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో 
గౌరి: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శుభకాయై విద్మహే కామమాలిన్యై ధీమహి తన్నో గారి: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహాదేవ్యైచ విద్మహే గిరినందినీచ ధీమహి తన్నో గౌరీ 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం వాంఛా ప్రదాయై విద్మహే సురభి రూపిణ్యై ధీమహి 
తన్నః గౌరి : ప్రచోదయాత్‌ ॥ 


లలితా గాయత్రి 
ఓం లలితాయైచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి తన్నో దేవీ 
ప్రచోదయాత్‌ ॥ 


23 


ఓం కమలాసనయి విద్మహే శివప్రియాయై ధీమహి తన్నో 
లలితా ప్రచోదయాత్‌ ॥ 


అంబికా గాయత్రి 
ఓం మహాదేవ్యైచ విద్మహే మహా శూలిన్యై ధీమహి తన్నో 
అంబికా ప్రచోదయాత్‌ ॥| 


చండీ గాయత్రి 
ఓం చండీశ్వరైచ విద్మహే మహాదేవీచ ధీమహి తన్నో చండి: 
ప్రచోదయాత్‌ ॥| 


అన్నపూర్ణ గాయత్రి 
ఓం ఐమ్‌ భగవత్ర్యై: విద్మహే మహేశ్వర్యై: ధీమహి తన్నో 
అన్నపూర్ణ: ప్రచోదయాత్‌ ॥ 


భైరవి గాయత్రి 

ఓం త్రిపురాయై చ విద్మహే భైరవ్యై ధీమహి తన్నో దేవి: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం సువానధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి 
తన్నో భైరవ: ప్రచోదయాత్‌ ॥ 


24 


ధూమవతి గాయత్రి 
ఓం ధూమవత్యే చ విద్మహే సంహారిణ్యై చ ధీమహి తన్నో 
ధూమా: ప్రచోదయాత్‌ ॥ 


మూకాంబిక గాయత్రి 
ఓం మూకాంబికాయై విద్మహే దీనరక్షితాయై ధీమహి తన్నో 
దేవి: ప్రచోదయాత్‌ ॥ 


చిన్నమస్తా దేవీ గాయత్రి 
ఓం వైరోచన్యే చ విద్మహే చిన్నమస్తాయే ధీమహి తన్నో దేవి: 
ప్రచోదయాత్‌ ॥ 


తారా గాయత్రి 
ఓం తారయైచ విద్మహే మనో గ్రహాయై ధీమహి తన్నో దేవి: 
ప్రచోదయాత్‌ ॥ 


ఇంద్రాణి గాయత్రి 

ఓం గజధ్వజాయై విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో 
ఇంద్రాణి ప్రచోదయాత్‌ ॥| 

ఓం ఇంద్ర శక్షైచ విద్మహే త్రిలోకేశ్యై చ ధీమహి తన్నో 
ఇంద్రాణి ప్రచోదయాత్‌ ॥ 


25 


చాముండ గాయత్రి 

ఓం పిశాచధ్వజాయై విద్మహే శూలహస్తాయై ధీమహి తన్నో 
కాళి ప్రచోదయాత్‌ ॥ 

ఓం చాముండేశ్వరై విద్మహే చక్ర ధారిన్యై ధీమహి తన్న: 
చామండీ ప్రచోదయాత్‌ ॥ 


కన్యకా పరమేశ్వరి గాయత్రి 

ఓం బాల రూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్న: కన్యా 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం త్రిపురా దేవి విద్మహే కన్యా రూపిణీ ధీమహి తన్న: కన్యా 
ప్రచోదయాత్‌ ॥ 


కామేశ్వరి గాయత్రి 

ఓం కామేశ్వరాయై విద్మహే నిత్య క్లిన్నాయ ధీమహి తన్నో 
నిత్య ప్రచోదయాత్‌ ॥ 

ఓం కులసుందర్యైచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి తన్నో 
నిత్య ప్రచోదయాత్‌ ॥ 


భగమాలినీ గాయత్రి 
ఓం భగమాలినీ విద్మహే సర్వవశంకర్యై ధీమహి తన్నో నిత్య: 
ప్రచోదయాత్‌ ॥| 


26 


త్రిపుర సుందరి (షోడశి) గాయత్రి 
ఓం క్లీం త్రిపుర దేవీచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి తన్నో 
నిత్య ప్రచోదయాత్‌ ॥ 


భువనేశ్వరి గాయత్రి 
ఓం నారాయణాయ విద్మహే భువనేశ్వర్యై ధీమహి తన్నో 
దేవి: ప్రచోదయాత్‌ ॥ 


అమృతేశ్వరి గాయత్రి 
ఓం సా: త్రిపురదేవి విద్మహే శక్తీశ్వర్యైచ ధీమహి తన్నో 
అమృత: ప్రచోదయాత్‌ ॥ 


బాలా గాయత్రి 
ఓం త్రిపురాదేవి విద్మహే కామేశ్వర్యైచ ధీమహి తన్నో బాలా 
ప్రచోదయాత్‌ ॥ 


సప్తమాతృకా దేవి గాయత్రి 
ఓం హంసధ్వజాయ విద్మహే కూర్చ హస్తాయ ధీమహి తన్నో 
బ్రాహ్మీ ప్రచోదయాత్‌ ॥ 


ముక్తీశ్వరీ గాయత్రి 
ఓం త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తి 
ప్రచోదయాత్‌ ॥| 


27 


సువత్సలా గాయత్రి 
ఓం సూర్య పుత్రీచ విద్మహే హనుమత్‌ పత్నీచ ధీమహి 
తన్నో సువత్సలా ప్రచోదయాత్‌ ॥ 


అగ్ని గాయత్రి 

ఓం వైశ్వానరాయ విద్మహే జ్వాలా లీలాయ ధీమహి తన్నో 
అగ్నిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహా జ్వలయా విద్మహే అగ్ని దేవాయ ధీమహి తన్నో 
అగ్నిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం జ్వాలాలీలాయ విద్మహే వైశ్వానరాయ ధీమహి తన్నో 
అగ్ని: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సప్త జిహ్వాయ విద్మహే హవ్యభద్రాయ ధీమహి తన్నో 
అగ్ని: ప్రచోదయాత్‌ ॥ 

ఓం రుద్రనేత్రాయ విద్మహే శక్తీహస్తాయ ధీమహి తన్నో అగ్ని: 
ప్రచోదయాత్‌ ॥ 


కార్తవీర్య గాయత్రి 
ఓం కార్తవీర్యాయ విద్మహే మహా వీర్యాయ ధీమహి 
తన్నోర్టున ప్రచోదయాత్‌ ॥ 


28 


సాయి గాయత్రి 

ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో 
సాయీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం దిగంబరాయ విద్మహే పాంచ జన్యాయ ధీమహి తన్నో 
శిరిడీ సాయీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఐం గురుదేవాయ విద్మహే క్లీం పరబ్రహ్మణేన ధీమహి 
తన్నో గురు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్న: 
శిరిడీ సాయీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం భక్తి ప్రియాయ విద్మహే వరధాత్రేచ ధీమహి తన్న; 
శిరిడీ సాయీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణేన ధీమహి తన్నో 
గురు ప్రచోదయాత్‌ ॥ 

ఓం శిరిడీ వాసాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి 
తన్నః శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం శిరిడీ వాసాయ విద్మహే ద్వారకమాయే ధీమహి తన్నః 
శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం జ్ఞానానందాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి 
తన్నః శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం సమర్థాయ విద్మహే సాధు వేషాయ ధీమహి తన్నః 
శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 


29 


ఓం సర్వజ్ఞాయ విద్మహే సద్గురాయ ధీమహి తన్నః శిరిడీ 
సాయి ప్రచోదయాత్‌ ॥| 

ఓం తత్వజ్ఞానాయ విద్మహే తత్‌ పదార్థాయ ధీమహి తన్నః 
శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం సాయిరామాయ విద్మహే సాయి కృష్ణాయ ధీమహి 
తన్నః శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం అత్మరూపాయ విద్మహే యోగి రాజాయ ధీమహి తన్నః 
శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం బ్రహ్మతేజాయ విద్మహే పర బ్రహ్మాయ ధీమహి తన్నః 
శిరిడీ సాయి ప్రచోదయాత్‌ ॥ 

ఓం సాయీశ్వరాయ విద్మహే శిరిడీశ్వరాయ ధీమహి తన్నః 
సర్వః ప్రచోదయాత్‌ ॥ 

ఓం శ్రి సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి 
తన్నో సర్వ ప్రచోదయాత్‌ ॥ 


గురు గాయత్రి 

ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో 
గురు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సురాచార్యాయాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి 
తన్నో గురు: ప్రచోదయాత్‌ ॥ 


30 


ఓం గురుదేవాయ విద్మహే పరమ గురుభ్యోం ధీమహి తన్నో 
గురు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సురాచార్యాయాయ విద్మహే మహా విద్యాయ ధీమహి 
తన్నో గురు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆంగీరసాయ విద్మహే సురాచార్యాయ ధీమహి తన్నో 
జీవ: ప్రచోదయాత్‌ ॥ 


దత్తాత్రేయ గాయత్రి 

ఓం దత్తాత్రేయాయ విద్మహే దిగంబరాయ ధీమహి తన్నో 
దత్త: ప్రచోదయాత్‌ ॥ 

ఓం దిగంబరాయ విద్మహే యోగారూడాయ ధీమహి తన్నో 
దత్త: ప్రచోదయాత్‌ ॥ 

ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో 
దత్త: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అత్రిపుత్రాయ విద్మహే జ్ఞానదాత్రేచ ధీమహి తన్నో దత్త: 
ప్రచోదయాత్‌ ॥| 


ధన్వంతరి గాయత్రి 
ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి తన్నో 
ధన్వంతరి ప్రచోదయాత్‌ ॥ 


31 


మన్మధ గాయత్రి 
ఓం కామ-దేవాయ విద్మహే పుష్ప-బాణాయ ధీమహి తన్నో 
కామ: ప్రచోదయాత్‌ ॥| 


ఆదిత్య గాయత్రి 

ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశ హస్తాయ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అశ్వధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాస్కరాయ విద్మహే మహాజొ గతిశ్చక్రాయ ధీమహి 
తన్నో సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి 
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాస్కరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో భాను: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం దివాకరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో 
ఆదిత్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భాస్కరాయ విద్మహే మహాతేజసాయ ధీమహి తన్నః: 
స్పూర్య: ప్రచోదయాత్‌ ॥ 


32 


ఓం భాస్కరాయ విద్మహే సహస్ర రశ్మయే ధీమహి తన్న: 
స్పూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్న: 
స్పూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆదిత్యాయ విద్మహే భాస్కరాయ ధీమహి తన్నో భాను: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం లీలాలాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో 
ఆదిత్య ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నః: 
స్పూర్య ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రభాకరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో 
స్సూర్య ప్రచోదయాత్‌ ॥ 

ఓం కాశ్యపేయాయ విద్మహే తీక్టాంశవేచ ధీమహి తన్న: 
స్సూర్య: ప్రచోదయాత్‌ ॥ 

ఓం గ్రహ రాజాయ విద్మహే సర్వ సాక్షిణీ ధీమహి తన్నో 
సూర్య: ప్రచోదయాత్‌ ॥ 


33 


ఓం రాధారూడాయ విద్మహే మహా వీర్యాయాయ ధీమహి 
తన్న: సూర్య ప్రచోదయాత్‌ ॥ 


ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో 
చంద్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో 
సోమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం నిశాకరాయ విద్మహే కాలనాథఛాయ ధీమహి తన్న: 
శ్చంద్ర ప్రచోదయాత్‌ ॥ 

ఓం సుధాకరాయ విద్మహే ఓషధీశాయ ధీమహి తన్నో 
సోమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శీత ప్రభాయ విద్మహే షోడశ కళా ధీమహి తన్నో సోమ: 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం రసరూపాభ్యో విద్మహే ద్రవాత్మకాభ్యో ధీమహి తన్న: 
ఆపః ప్రచోదయాత్‌ ॥ 

ఓం విప్ర రాజాయ విద్మహే నిశానాాయ ధీమహి తన్నో 
సోమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్సోమ రాజాయ విద్మహే మహారాజాయ ధీమహి 
తన్న: శ్చంద్ర ప్రచోదయాత్‌! | 


34 


ఓం కాశ్యపాయ విద్మహే కమలనాదాయ ధీమహి తన్న: 
శ్చంద్ర ప్రచోదయాత్‌ ॥ 


యాస మాడ 


బుద గ్రహ గాయత్రి 

ఓం గజధ్వజాయ విద్మహే సుఖ హస్తాయ ధీమహి తన్నో 
బుద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం చంద్ర పుత్రాయ విద్మహే ఇలాపతయే ధీమహి తన్నో 
బుద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో 
బుద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సోమ పుత్రాయ విద్మహే మహా ప్రజ్ఞాయ ధీమహి తన్నో 
బుద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అత్రేయాయ విద్మహే సోమ పుత్రాయ ధీమహి తన్నో 
బుద: ప్రచోదయాత్‌ ॥ 


గురు గ్రహ గాయత్రి 

ఓం వృషభధ్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహి తన్నో 
గురు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తారానాథధాయ విద్మహే దేవ గురువే ధీమహి తన్నో 
గురు: ప్రచోదయాత్‌ ॥ 


35 


శుక్ర గ్రహ గాయత్రి 

ఓం అశ్వధ్వజాయ విద్మహే దనుర్‌ హస్తాయ ధీమహి తన్నో 
శుక్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భృగు వంశ్యాయ విద్మహే దైత్యా చార్యాయాయ ధీమహి 
తన్నో శుక్ర: ప్రచోదయాత్‌ ॥ 


శని గ్రహ గాయత్రి 

ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో 
మంద: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శనైశ్చరాయ విద్మహే నీలదేహాయ ధీమహి తన్న శని: 
ప్రచోదయాత్‌ ॥ 


రాహు గ్రహ గాయత్రి 

ఓం నాకాధ్వజాయ విద్మహే పద్మ హస్తాయ ధీమహి తన్నో 
రాహు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అర్థకాయాయ విద్మహే సింహికాసుతాయ ధీమహి 
తన్నో రాహు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం శిరరూపాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో 
రాహు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం నీల వర్ణాయ విద్మహే సింహికేశాయ ధీమహి తన్నో 
రాహు: ప్రచోదయాత్‌ ॥ 


36 


ఓం పైరీనసాయ వర్ణాయ విద్మహే చర్మధరాయ ధీమహి 
తన్నో రాహు: ప్రచోదయాత్‌ ॥ 


కేతు గ్రహ గాయత్రి 

ఓం ఆంవధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥| 

ఓం కేతుగ్రహాయ విద్మహే మహావక్షాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వికృతాననాయ విద్మహే జెమినిజాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజ స్థితాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥| 

ఓం అశ్వధ్వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం చిత్రవర్ణాయ విద్మహే సర్పరూపాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥| 

ఓం నాగరూపాయ విద్మహే కాద్రవేహాయ ధీమహి తన్నః 
స్సర్పః ప్రచోదయాత్‌ ॥ 

ఓం పుర్వాకయాయ విద్మహే సర్ప శీర్షాయ ధీమహి తన్నో 
కేతు: ప్రచోదయాత్‌ ॥| 


37 


ఒం గదహస్తయై విద్మహే అమృతేసాయ ధీమహి తన్నో కేతు 
ప్రచోదయాత్‌ ॥ 


అంగారక గాయత్రి 

ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న: 
భౌమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్న; 
కుజ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం లోహితాంగాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి 
తన్నో కుజ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వేద ధ్వజాయ విద్మహే విఘ్న హస్తాయ ధీమహి తన్నో 
భౌమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భూమిపుత్రాయ విద్మహే రక్తగ్రహాయ ధీమహి తన్న: 
కుజ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం క్షేత్రపాలాయ విద్మహే క్షితిపతయే ధీమహి తన్న: 
క్షేత్రపతి: ప్రచోదయాత్‌ ॥ 


నక్షత్ర గాయత్రి (ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రిని రోజుకు 
9 సార్లు పఠించాలి) 

ఓం శ్వేత వర్ణ విద్మహే సుధాకరాయై ధీమహి తన్నో 
అశ్వినేన ప్రవోదయాత్‌॥ 


38 


ఓం కృష్ణ వర్ణి విద్మహే దండధరాయై ధీమహి తన్నో భరణి 
ప్రచోదయాత్‌ I 

ఓం వణ్ణి దేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో 
కృత్తికా ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రజా విరుద్దెచ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో 
రోహిణి ప్రచోదయాత్‌ ॥ 

ఓం శశిరేఖాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో 
మృగశిర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహాశ్రేష్థాయ విద్మహే పశుంతనాయ ధీమహి తన్నో 
ఆర్దా ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రజా వరుద్దెచ విద్మహే అదితి పుత్రాయ ధీమహి తన్నో 
పునర్వసు ప్రచోదయాత్‌ ॥ 

ఓం బ్రహ్మ వర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధీమహి 
తన్నో పుష్య ప్రచోదయాత్‌ ॥ 

ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధీమహి తన్నో 
ఆశ్లేష: ప్రచోదయాత్‌ | 

ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధీమహి 
తన్నో మఖ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అరియమ్నాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో 
పూర్వపల్లుణి (పుబ్బ) ప్రచోదయాత్‌ ॥ 


39 


ఓం మహాబకాయై విద్మహే మహాశ్రేస్టాయ ధీమహి తన్నో 
ఉత్తరపల్లుణి ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో 
హస్తా ప్రచోదయాత్‌ ॥ 

ఓం మహదృష్టాయై విద్మహే ప్రజారూపాయై ధీమహి తన్నో 
చెత్రా: ప్రచోదయాత్‌ ॥ 

ఓం కామసారాయై విద్మహే మహానిష్టాయై ధీమహి తన్నో 
స్వాతీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఇంద్రాగ్నేస్వై విద్మహే మహాశ్రేస్టాయైచ ధీమహి తన్నో 
విశాఖ ప్రచోదయాత్‌ ॥ 

ఓం మిత్రదేవాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో 
అనూరాధా ప్రచోదయాత్‌ ॥ 

ఓం జ్యేష్టాయై విద్మహే మహాజ్యేష్టాయై ధీమహి తన్నో జ్యేష్టా 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో 
మూలా ప్రచోదయాత్‌ ॥ 

ఓం సముద్రకామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి 
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్‌ ॥ 

ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాడాయ ధీమహి తన్నో 
ఉత్తరాషాఢా ప్రచోదయాత్‌ ॥ 


40 


ఓం మహాశ్రేస్టాయ విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో 
శ్రవణ ప్రచోదయాత్‌ ॥ 

ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రీతాయ ధీమహి తన్నో 
ధనిష్టా ప్రచోదయాత్‌ ॥ 

ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో 
శతభిషా ప్రచోదయాత్‌ ॥ 

ఓం తేజస్కరాయ విద్మహే అజకర పాదాయ ధీమహి 
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్‌ ॥ 

ఓం అహిరబుద్నాయ విద్మహే ప్రతిషస్టాపనాయ ధీమహి 
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్‌ ॥ 

ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణదేహాయ ధీమహి తన్నో 
రేవతి ప్రచోదయాత్‌ ॥ 


యమ గాయత్రి 

ఓం సూర్య పుత్రాయ విద్మహే మహా కాలాయ ధీమహి తన్నో 
యమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ప్రేత నాథాయ విద్మహే ధర్మరాజాయ ధీమహి తన్నో 
యమ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం కర్మలేఖకాయ విద్మహే కాల గణకాయ ధీమహి తన్నో 
యమ: ప్రచోదయాత్‌ ॥ 


41 


ఓం వైవశ్వతాయ విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో 
యమ: ప్రచోదయాత్‌ ॥ 


ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి 

ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో 
ఇంద్ర ప్రచోదయాత్‌ ॥ 

ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో 
యమః ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్టితాయ ధీమహి తన్నో 
నిబుతిః ప్రచోదయాత్‌ ॥ 

ఓం జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో 
పాశిన్‌ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో 
వాయుః ప్రచోదయాత్‌ ॥ 

ఓం శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో 
సోమః ప్రచోదయాత్‌ ॥ 

ఓం శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో 
ఈశః ప్రచోదయాత్‌ ॥ 


42 


వరుణ గాయత్రి 
ఓం జల బింబాయ విద్మహే నీల ఫురుషాయ ధీమహి తన్నో 
వరుణ ప్రచోదయాత్‌ ॥ 


పవన (వాయు) గాయత్రి 

ఓం పవనపుత్రాయ విద్మహే సహస్రమూర్తయే చ ధీమహి 
తన్నో వాయు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం ధ్వజ హస్తాయ విద్మహే ప్రాణ దీపాయ ధీమహి తన్నో 
వాయు: ప్రచోదయాత్‌ ॥ 

ఓం జగత్సాణాయ విద్మహే ధ్వజ హస్తాయ ధీమహి తన్నో 
వాయు: ప్రచోదయాత్‌ ॥ 


మత్స్య గాయత్రి 
ఓం జలచరాయ విద్మహే మహా మీనాయ ధీమహి తన్నో 
మత్స్య ప్రచోదయాత్‌ ॥ 


కూర్మ గాయత్రి 

ఓం కచ్చపేశాయ విద్మహే మహా బలాయ ధీమహి తన్న; 
కూర్మ: ప్రచోదయాత్‌ ॥ 

ఓం లోకాధ్యకాయ విద్మహే ధరాధ్యకాయ ధీమహి తన్నో 
కూర్మ: ప్రచోదయాత్‌ ॥ 


43 


విష్వక్సేన గాయత్రి 

ఓం విష్వక్సేనాయ విద్మహే వేత్ర హస్తాయ ధీమహి తన్నో 
విష్వక్సేన ప్రచోదయాత్‌ ॥ 

ఓం సేనానాథాయ విద్మహే విష్వక్సేనాయ ధీమహి తన్నో 
శాంత: ప్రచోదయాత్‌ ॥ 


గరుడ గాయత్రి 
ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పకాయ ధీమహి తన్నో 
గరుడ ప్రచోదయాత్‌ ॥ 


నంది గాయత్రి 

ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో 
నంది: ప్రచోదయాత్‌ ॥ 

ఓం వేత్ర హస్తాయ విద్మహే ఢంక హస్తాయ ధీమహి తన్నో 
నంది: ప్రచోదయాత్‌ ॥ 

ఓం తీష్ణశ్చృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో 
నందిః ప్రచోదయాత్‌ ॥ 


వృషభ గాయత్రి 
ఓం తత్పురుషాయ విద్మహే నందికేశ్వర్యైచ ధీమహి తన్నో 
వృషభ ప్రచోదయాత్‌ ॥ 


44 


ఓం కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నో భద్రః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి 
తన్నోభద్రః ప్రచోదయాత్‌ ॥ 


ర్‌ 
ర్త 
(ర 
గ్త 
ల్ని 
ర 
ఈ 
ఆ 
ల్లీ 
ర 
(వ 
ల్‌ 
ర్శి 
ర 
(32 
a 
ష్‌ 
ఢి 
బో 


పృథ్వి గాయత్రి 

ఓం పృథ్వి దేవ్యాయ విద్మహే సహస్ర మూర్తయే చ ధీమహి 
తన్నో పృథ్వీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వ సిద్యైచ ధీమహి తన్నో ధరాః 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం వసుంధరాయై విద్మహే వర్తులాకృత్యై ధీమహి తన్నో 
పృథ్వీ ప్రచోదయాత్‌ ॥ 

ఓం సర్వం సహాయై విద్మహే లోక ధాతైచ ధీమహి 


క్ర 
తన్నో ధాత్రీ ప్రచోదయాత్‌ ॥ 


45 


క్షేత్రపాల గాయత్రి 
ఓం క్షేత్రపాలయ విద్మహే క్షే క్షేత్ర త్ర స్థితాయ ధీమహి తన్నః కేత్రి 
ప్రచోదయాత్‌ ॥ 


పరశురామ గాయత్రి 
ఓం జమదగ్నాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో 
పరశురామ ప్రచోదయాత్‌ ॥ 


లక్ష్మణ గాయత్రి 
ఓం దశరథేచ విద్మహే అలబేలాయ ధీమహి తన్నో లక్ష్మణ 
ప్రచోదయాత్‌ ॥ 


అనంత గాయత్రి 

ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి 
తన్నోనంత: ప్రచోదయాత్‌ ॥ 

ఓం అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి 
తన్నోనంత: ప్రచోదయాత్‌ ॥ 


ఆదిశేష గాయత్రి 
ఓం సహస్ర శీరాయ విద్మహే విష్ణు తల్పాయ ధీమహి తన్నో 
శేష: ప్రచోదయాత్‌ ॥ 


46 


ఓం సర్పరాజాయ విద్మహే పద్మ హస్తాయ ధీమహి తన్నో 
వాసుకి: ప్రచోదయాత్‌ ॥ 

ఓం నాగరాజాయ విద్మహే చక్షు శ్రవణాయ ధీమహి తన్న: 
సర్ప: ప్రచోదయాత్‌ ॥ 

ఆకాశం గాయత్రి 

ఓం ఆకాశాయ చ విద్మహే నమో దేవాయ ధీమహి తన్నో 
గగనః ప్రచొదయాత్‌ ॥ 

ఓం సర్వవ్యాపకాయై విద్మహే గగనాయ ధీమహి తన్నో 
ఆకాశ: ప్రచొదయాత్‌ ॥| 

ఓం భూతనాథాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో 
శాస్త: ప్రచోదయాత్‌ ॥ 

ఓం భూత నాథాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో 


ఇంద్ర గాయత్రి 

ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్ర హస్తాయ ధీమహి తన్నో 
ఇంద్ర ప్రచోదయాత్‌ ॥ 

ఓం తత్పురుషాయ విద్మహే సహస్రాకాయ ధీమహి తన్నో 
ఇంద్ర ప్రవచోదయాత్‌॥! 

ఓం దేవరాజాయ విద్మహే వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఛక్ర: 
ప్రచోదయాత్‌ ॥ 


47 


ఓం దేవరాజాయ విద్మహే వజ్ర హస్తాయ ధీమహి తన్నో 
ఇంద్ర ప్రచోదయాత్‌ ॥ 
ఓం సహస్రాక్షాయ విద్మహే త్రిలోకేశాయ ధీమహి తన్న; 


గ 


ఇంద్ర ప్రచోదయాత్‌ ॥ 


ఓం దేవనాథాయ విద్మహే ఏకనాథాయ ధీమహి తన్నః 
ఇంద్ర మరుత్వాన్‌ ప్రచోదయాత్‌ ॥ 


కామధేను గాయత్రి 
ఓం శుభకామాయ్రైై విద్మహే కామధాతై చ ధీమహి తన్నో 
ధేను: ప్రచోదయాత్‌ ॥ 


సుదర్శన గాయత్రి 

ఓం సుదర్శనాయ విద్మహే జ్వాలా చక్రాయ ధీమహి 
తన్నశ్చక్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సుదర్శనాయ విద్మహే మహా జ్వాలాయ ధీమహి 
తన్నశ్చక్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి 
తన్నశ్చక్ర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం సుదర్శనాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి 
తన్నశ్చక్ర: ప్రచోదయాత్‌ ॥ 


48 


ఓం సుదర్శనాయ విద్మహే చక్రరాజాయ ధీమహి 
తన్నశ్చక్ర: ప్రచోదయాత్‌ ॥ 


ధ్వజం గాయత్రి 
ఓం ప్రాణ రూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నో 
ధ్వజ: ప్రచోదయాత్‌ ॥ 


శిఖరగాయత్రి 
శీర్వరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న: స్టూపః 
(a) 
ప్రచోదయాత్‌ ॥ 


శంఖ గాయత్రి 
ఓం పాంచ జన్యాయై విద్మహే పామన్య ధీమహి తన్నో శంఖ 
ప్రచోదయాత్‌ ॥ 


ఖడ్గ గాయత్రి 


ఓం తీక్టధారాయ విద్మహే ఘోరా రూపాయ ధీమహి తన్నో 
ఖడ్గ: ప్రచోదయాత్‌ ॥ 


49 


గద గాయత్రి 
ఓం అసురఘ్నేచ విద్మహే హిరణ్య రూపాయ ధీమహి తన్నో 
గద: ప్రచోదయాత్‌ ॥ 


వైరుతి గాయత్రి 

ఓం నిశాచరాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో 
నైరుతి ప్రచోదయాత్‌ ॥ 

ఓం ఖడ్గ్డాయుదాయ విద్మహే కో ణస్థితాయ ధీమహి తన్నో 
నిర్రుతి: ప్రచోదయాత్‌ ॥ 


కుబేర గాయత్రి 

ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో 
కుబేర: ప్రచోదయాత్‌ ॥ 

ఓం నరవాహాయ విద్మహే గదా హస్తాయ ధీమహి తన్నః 
కుబేర: ప్రచోదయాత్‌ ॥ 


అగస్త్య గాయత్రి 

ఓం అగస్తీశాయ విద్మహే మునిశ్రేష్థాయ ధీమహి తన్నో గురు 
ప్రచోదయాత్‌ ॥ 

ఓం అగస్తీశ్వరాయ విద్మహే పోడిగైసంచాయ ధీమహి తన్నో 
జ్ఞానగురు ప్రచోదయాత్‌ ॥ 


50 


మంత్ర గాయత్రి 

ఓం మంత్ర రాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి 
తన్నో మంత్ర: ప్రచోదయాత్‌ ॥ 

తంత్ర గాయత్రి 

ఓం తంత్ర రాజాయ విద్మహే మహా తంత్రాయ ధీమహి తన్నో 
తంత్ర: ప్రచోదయాత్‌ ॥ 

యంత్ర గాయత్రి 

ఓం యంత్ర రాజాయ విద్మహే వర ప్రదాయ ధీమహి తన్నో 
యంత్ర: ప్రచోదయాత్‌ ॥ 

పిత్ర గణ్య గాయత్రి 

ఓం పిత్ర గణ్య విద్మహే జగత్‌ దారిణ్యైన ధీమహి తన్నో పిత్రో 
ప్రచోదయాత్‌ ॥ 

దీప గాయత్రి 

దీప రాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి: 
ప్రచోదయాత్‌ ॥ 

సర్వ మంగళ గాయత్రి 

ఓం సర్వ మంగళై విద్మహే విజయదాయినీ ధీమహి తన్నో 
దేవీ ప్రచోదయాత్‌! 


51 


